అధథసప్తవింశో%ధాశయః 
యోగ మహిమను వర్ణనము 
దేవ్యువాచ। 


వాయోస్తు పదమామ్నోతి యోగాకాశసముదృవమ్‌। తన్మెసర్వం 
సమాచక్ష్వ ప్రసన్నన్వ్వం యది ప్రభో।|1 


దేవి ఇట్లు పలికెను- 


యోగి యోగము అనే ఆకాశమునుండి పుటిన వాయువు యొక్క 
స్థానమును పొందును. ఓ ప్రభూ! నీవు నాపై పసన్నుడవైనచో, ఆ 
వివరమునంతనూ నాకు చెప్పుము(1) 


శంకర ఉవాచ| 


పురామే సర్వమాఖ్యాతం యోగినాం హితకామ్యుయా। కాలం జిగాయ 
యస్సమ్యగ్వా యోర్తింగం యథా భశిశివేత్‌| |2 


తేన జ్ఞాత్వా దినం యోగీ [పప్రాణాయామపరః సితః| స జయత్యాగతం 
కాలం మాసార్దెనైవ సందరి।||3 

హృత్‌ఫో వాయుస్సదా వహ్నేర్లీపకనో్ఫో%నుపావకః| స 
బాహ్యాభ్యంతరో వ్యాపి వాయుస్సుర్వగతో మహాన్‌ | |4 


జ్లానవిజానముత్సాహస్సర్వుం వాయోఖప్రవర్తతే। యేనేహ నిర్దితో 
వాయుస్తేన సర్వమిదం జగత్‌||5 


ధారణాయాం సదా తో జ్ఞరామృతుజిఘాంసయా। యోగీ 
యాౌగరత్కస)మ్యగ్గారణా ధానతత్సరః||6 


లోహకారో యథా భస్తామాపూర్య ముఖతో మునే। 
సాధయేద్వాయునా కర్మ తద్వద్యోగా సమభ్యసేత్‌।| |7 


దేవస్సహ[సకే నేతపాదహస్తసహ।స్రకః। గంధథీన్‌ హి సర్వమావుత్వ 
సో%[గే తిష్టైదశాంగులమ్‌ ||8 


గాయత్రీం శిరసా సార్దం జపూద్వ్యాహృతిపూర్వికామ్‌ | 
[(అవారమాయత[పాణాః పాణాయామస్చ ఉచ్యతే | |9 


గతాగతా నివర్తంతే చం[దసూర్యాదయో [గహాః| అద్యాపి నవ 
నివర్తంత యూగధ్యానపరాయణాః। | 10 


శతమబం తపస్తప్త్వా కుశ్నాగపః పిబేద్దిఏజః | తదాప్పోతి ఫలం దోవి 
వ్నివాణాం ధారణకయా।| | 11 


శంకరుడు ఇట్లు పలికెను- 


యోగుల హితమును గోరి నేను పూర్వము ఈ వివరములన్నింటినీ 
చెప్పియుంవి. కాలమును జయించిన యోగి ఎ విధముగా వాయు 
రూపమును పొందును అను విషయమును చెప్పిటిని (2). ఓ 
సుందరీ! దానిని బట్టి మరణకాలమును తెలుసుకొని 
పాణాయామమునందు స్టిరముగా నున్న యోగి పదిహేను రోజులలో 
తనకు సం|పాప్తమైిన మృత్వువును జయించును (3). 
హృదయమునందు ఉందొ పాణవాయువు సర్వదా అగ్నిని 
(ప్రజ్వరిల్లబేయును. అగ్నిని అనుసరించే ఉండే వాయువు లోపల 
మా(తమే గాక బయట కూడా వ్యాపించియున్నాడు. ఈ గొప్ప 
వాయువు సర్వవ్వాపకము (4). సామన్య్వజ్ఞానము, విశేషజ్ఞానము 
మరియు ఉత్సాహము అనే సర్వము వాయువునుండి 
ఉదృవించుచున్నది. ఈ లోకములో వాయువును జయించినవాడు 
ఈ జగత్తును అంతనూ జయించినవాడే యగును (5). 
ముసలిదనము, మరణమును జయించగోరు యోగి సర్వధా 
భారణయందు ఉండవలెను. యోగమునందు అభిరుచి గల 
సాధకుడు చక్కగా ధారణాద్యానములను శద్దతో అన్నుంచవలను 
(6). ఓ మునీ! కమ్మరివాడు నోటితో తోలుతిత్తిని ఊది గాలితోనింపి 
ఆ గాలితో పనిని చక్కగా సాధించును. యోగి కూడ 
పాణభాయామమును అదొ విధముగా అభ్యాసమును చేయవలను 
(7). అనంతములగు శిరస్సులు, నెతములు, పాదములు 
మరియు చేతులు గల పరమేశ్వరుడు జగత్తునంతనూ, మరియు 
గంధులను ఆవరించి ఆ బన ఇంకనూ పది అంగుళములు 
అధికముగా నున్నవాడు (8). యోగులు పాణవాయువును 


స్తంభింపజేసి, మూడు వ్యాహృతులతో మరియు శిరోమంతముతో 
గూడిన గాయ।తెని మూడు సార్లు జపించి, పాణవాయువును నిలిపి 
ఉండవలెను. అది పాణాయామమనబడును (9). చం[దసూర్యాది 
గహములు మరల మరల ఉదయించి అంతర్జానమగుచుండును. 
కాని ధ్యానపరాయణులగు యోగులకు పునరావృత్తి లేదు (10). ఓ 
దేవీ! బాహ్మణుడు దర్శ గడ్డపై నిలిచిన నీటిని [తాగుతూ 
వందసంవత్సురములు తపస్సును చేసినచో ఎట్టి ఫలమును 
పొందునో, అటి ఫలమును (బాహ్మణులు ఒకే ఒక [పాణధారణచే 
పొందెదరు (11). 


యో ద్విజః కల్యముత్తాయ పాణయామైకమాచరేత్‌ | సర్వం పాపం 
నిహంత్యాశు [బహ్మలోకం స గచ్చతి।||12 


యో%తందదితస్సదైకాంతే పాణాయామపరో భ*#*వేత్‌ | జరాం 
మృత్యుం వినిర్దిత్య వాయుగః ఖేచరీతి సః||13 


సిదస్య భజతే రూపం కాంతిం మేదాం పర్మాకమమ్‌ | శౌర్యం 
వాయునసమో గత్యా సౌఖ్యం శాఘ్యం పరం సుఖము||14 


ఏతత్కథితమశేషం వాయోస్సిదిం యదాప్పుతే యోగీ। 
యతేజనో%పి లభ*ిశీతే తత్త వక్ష్యామి దేవేశీ|| 15 


సిత్వా సుఖాననే స్వే శేతే జనవచనహీనే తు | శశిరవియుతయా 
తేజః ప్రకాశయన్మధ్యమే దేశే|| 16 


వహ్నిగతం [భూమదేే |పకాశ#*తే యస్త్వతం(దితో యోగీ | 
దీపైర్లీనధ్వాతే పశ్యేన్సూు నమసంశయం లోకే| |17 


నేతే కరశాఖాభిః కించిత్సుంపీడ్య యత్నతో యోగీ। తారం పశ్యన్‌ 
ధ్యాయేన్ముహూర్తమర్తం తమేకభావో%పి||18 


తతస్తు తమసి ధ్యాయన్‌ పశ్యతే జ్యోతిరైశ్వరమ్‌ | శ్వేతం రక్తం తథా 
పీతం కృష్ణమిందధనుష్రుభమ్‌ | | 19 


(భయవోర్మ్శథ్యే లలాటస్థం బాలార్కృసమతేజనమ్‌ | తం విదిత్వా తు 
కామాంగీ క్రీడతే కామరూపధ్యక్‌||20 


కారణ[పశమావేశం పరకాయప్రవేశనమ్‌ | అణిమాదిగుణావాప్తిర్మనసా 
చావలోకమ్‌ || 21 


దూర_శవణ విజానమదుశ్యం బహురూపధ్యుక్‌ | 
సంతతాభ్యాసయోగేన ఖీచరత్వం ప్రజాయతే ।|22 


శుతాధ్యయనసంపన్నా నానాశ్యాస్తవిశారదా। జ్ఞానిదోోోపి 
విముహ్యంతే పూర్వకర్మవశానుగాః।||23 


పశ్యంతోజపి న పశ్యంతి శృణ్వానా బధిరా యథా! యథాంధా 
మానేసా లోకే మూఢాః పాపవిమోహితాః||24 


వెదాహమెతం పురుషం మహాంతమాదిత్యవర్ణం తమసః పరస్తాత।| 


తమేవ విదిత్వాతెమృతుమేతి నాన్యఃపంథా విద్యతే 
పాయణాయ।|25 


ఏ బాహ్మణుడైతే తెల్లవారు జామున లేచి ఒక పాణాయామమును 
చేయునో, ఆతడు వెంటనే సర్వపాపములనుండి విముకుడై 
(బహ్మలోకమును పొందును (12). ఎవడైతే సోమరితనము 
లేనవాడై ఎకాంతమునందు [పాణాయామమును శద్దగా 
అభ్యసించునో, ఆతడు ముసలితనమును మరియు మరణమును 
జయించి [ప్రాణమును వశము చేసుకుని ఆకాశమునందు 
సంచరించును (13). ఆతడు సిద్రుని రూపమును, [పకాశమును, 
మేధాశక్తిని, పరాక్రమమును, శూరత్వమును, కొనియాడదగిన 
భోగమును పరమసుఖమును పొంది వాయువుతో సమానమగు 
గమనము కలవాడు అగును (14). ఓ దేవదేవి! యోగి వాయువు 
నుండి సిద్దిని పొందే విధానమునంతనూ నీకీ తీరున చెప్పతిని. 
తేజస్సు నుండి యోగి పొందే సిద్దిని గురించి కూడ నేను నీకు 
చెప్పగలను (15). యోగి జనుల సమ్మరము లేని చోట తన 
సానములో సుఖకరమగు ఆసనములో కూర్చుండి 
సూర్యచందులతో (కుడి ఎడమ కన్నులతో) కూడి 
భూమధ్యమునందు (ప్రకాశంంచుచున్న అగ్నిని ధ్యానించవలెను 
(16). కనుబొమ్మల మధ్యలో అగ్నిని సావధానమనస్కుడై ధ్యానము 


చేయు యోగి ఈ ప్రపంచములో దీపములు లేని చీకటిలోనైననూ 
నిశృయముగా చూడగల్లును (17). యోగి చెట్టుకొమ్ముల వంటి 
రెండు చేతులతో కనులను కొధిగా మూసిపెట్టి కనుగుడను 
చూచుచూ సావధానముగా ఏకాగచితముతో అరముహూర్తము 
కాలము ధ్యానము చేయవలను (18). తరవాత ఆ యోగి చీకటిలో 
ధ్యానము చేయుచూ తలుపు-ఎరుపు- పసుపు- నలుపు అనే 
నాలుగు రంగుల కలయికతో ఇం[దధనస్సు వలె ప్రకాశించే 
పరమేశ్వరజ్యోతిని దర్శించును (19). లలాటములో కనుబొమల 
మధ్యలో నున్న, ఉదయించే సూర్యునితో సమానమైన తేజస్సు గల 
ఆ జ్యోతిని దర్శించు యోగి అభీష్టమగు అవయవములు గలవాడై 
తనకు నచ్చిన రూపమును దాలి) క్రీడించును (20). ధ్యానమును 
నిరంతరముగా అభ్యసించు యోగికి కారణతత్త్వములను 
శాంతింపజేసి వాటియందు ఆవేశించుట, పరకాయప్రవేశము, 
అణిమ మోదలగు అష్టసిద్దులు, మనస్సుతో చూడగల్లుట. 
దూరములోని శబ్దములను వినగల్లుట, దూరములోని 
విషయములను తలయగల్లుట, అదృుశ్వమగుట, అనక 
రూపములను దాలుుట, ఆకాశమునందు సంచరించుట అనే 
మహిమలు సిదించును (21,22) వేదాధ్యయనధురీణులు, 
అనేకశా[స్తములలో దిట్టలు అగు జ్ఞానులు కూడ పూర్వకర్మకు 
వశులె అధికమగు మోహమును పొందాదరు (23). వారు 
చూచుచున్ననూ చూడని వారితో సమానము; వినుచున్ననూ 
చెవిటివారితో సమానము. లోకములో మూఢజనులు గుడ్డివారివలె 
తమ పాపమలుచె విమోహితుల యుందురు. యోగసాధన లేని 
కేవలపండితులు కూడ అటేివారే (24). చీకటికి ఆవలనున్న వాడు, 
సూరునితో సమానమగు తేజస్సు గలవాడు అగు ఈ మహాపురుషుని 
నేను తెలుసుకున్నాను. ఆ పురుషుని జ్ఞానముచే మాత్రమే 
మానవుడు మృతు్వువును అతెక్రమించును. మోక్షమునకు 
మరియొక దారి లేదు (25). 


ఎష తే కధితసృమ్యక్‌ తేజనో విధిరుత్తమః | కాలం జిత్వా యథా 
యోగీ చామరత్వం ప్రపద్యతే। |26 


పునః పరతరం వక్షే యథా మృతుర్న జాయతే। సావధానతయా 
దేవి శృణుమైోవ్వుక్నాగమానసా।| 27 


తురీయా దేవి భూతానాం యోగినాం ధ్యానినాం తథా! సుఖాసనే 
యధథాస్థానం యోగీ నియతమానసః || 28 


సమున్నతశరీరో%ిపి స బద్దా కరసంపుటమ్‌ | చంచ్వాకారేణ 
వక్తేణ పిబన్‌ వాయుం శ*#*#నౌశ్శనొః|| 29 


ప(సవంతి క్షణాదాపస్తాలున్దా జీవదాయికాః| తా 
జిఘదాయునాదాయామృతం తచ్చీతలం జలమ్‌|| 30 


బలేన నాగస్తురగో జవేన దృష్ట్యా సువర్ణస్చుశుతిస్తు దూరాత్‌| 
ఆకుంచితాకుండలికృష్ణకేశో గంధర్వవిద్యాధరతుల్యవర్తః।| 32 


జీవేన్న రో వర్గశతం సురాణాం సుమేధసా వాక్పతినా సమత్వమ్‌। 
ఏవం చరన్‌ ఖేచరతాం ప్రయాతి యథేష్టచారీ సుఖితస్సుదైవ।। 33 


పునరన్యత్రువక్ష్యామి విధానం యతుురైరపి | గోపితం తు 
పయత్నేన తచ్చుణుష్వు వరాననే।| 34 


సమాకుంచ్యాభ్యసేద్యోగీ రసనాం తాలుకం ప్రతి | 
కించిత్కాలాంతరేణవ [కమాతర్ప్బాప్పోతి లంభికామ్‌|| 35 


తతః (పప్వసవతే సా తు సంస్పృష్టా నీతలాం సుధామ్‌। పిబన్నేవ 
సదా యోగీ నో%ోమరత్వం హి గచ్చుతి।|| 36 


రేఫా[గం లంబకాగం కరతలఘటనం శుభపద్మన్య బిందోః 
తేనాకృష్ణా సుధయం పతతి పరపదే దేవతానందకారి| 
సారం సంనారతారం కృతకలుషతరం కాలతారం సతారం 


యేనేదం ప్లావితాంగం స భవతి న మృతః। క్షుష్సిపాసావిహీనః।| 
37 


ఏభిర్యుక్తా చతుర్చిః క్రి తిధరతనయే యోగిభిర్రై ధరైషా 


ధెర్యాన్నిత్యం కుతో%ీంం తస్సకలమసి జగద్యుత్సుఖ[పాణాయ।| 
స్వప్నే దేహీ విధతే సకలమపి సదా మానయన్యచ్చ దుఃఖం 

స్వర్గ హ్యేవం ధరిత్‌ర్యాః ప్రభవతి చ తతో వా న కించిచ్చుతుర్దామ్‌ || 
38 


తస్మాన్మం [తైస్తపోభిర్వతనియమయుతైరౌషధైర్య్వోగయుక్తా 
ధాతీ రకా మనుపషై*వ్యర్నయవినియయుతైర్తర్మవిద్సుః క్రమేణ | 
భూతానామాదిదేదో న హి భవతి చలసృంయుతో వై చతుర్ణాం 


తస్మాదేవం ప్రవక్ష్యై విధిమను గదితం ఛాయికం యచ్చివాఖ్యమ్‌ || 
39 


ఇతి (శీ శివమహాపురాణ ఉమాసంహితాయాం 
యోగమహిమానువర్తనం నామసప్తవింశో%ధాాయః (27). 


ఈ విధముగా నేను నీకు తేజస్సును ధ్యానము చేసే ఉత్తమమగు 
విధిని, మరియు యోగి మృత్సువును జయించి మోక్షమును పొందు 
విధానమును చెపియుంటేని (26). మృత్యువును జయించుటకై 
ఇంతకంకు గొప్ప యోగమును నేను నీకు మరల చెప్పుచున్నాను, 
ఓ దేవి! నీవు ఎకాగమగు మనస్సు గలదానవై సావధానముగా 
వినుము (27). ఓ దేవీ! ధ్వాననిషులగు యోగులు చేసే సాధనలలో 
ఇది నాల్లవది. ఓదేవీ! యోగి యోగ్యమగు స్థానమతో 
సుఖాసనమునందు కూర్చుండి మనస్సును నియ।తెంచును (28). 
ఈతడు నిటారుగా కూర్చుండి చేతులను ఒకదానితో నొకటి పెనవేసి 
నాలుకను పక్షి ముక్కువలె మడత వేసి దాని గుండా మెల్లమెల్లగా 
గాలిని పీల్చుకొని (29). ఇట్లు చేయుచండగా, క్షణమకాలములో 
అంగుటిలో నుండే నీటి బిందువులు (సవించి [ప్రాణశక్తిని 
ప్రసాదించును. చల్లని అమృతమువంటి ఆ జలమును అతడు 
వాయువుతో బాటు స్వీకరించును (30). ఈ విధముగా ఆ జలమును 
(ప్రతిదినము (తాగే యోగి మరణమునకు వశుడు కాడు. అతడు 
గొప్పతేజస్సుతో (ప్రకాశించే దేహము గలవాడై ఆకలి దప్పికలు 


లేనివాడై యుండును (31). అతడు బలములో ఏనుగు, వేగములో 
గురము చేపులో గద్ద అగును. ఆతనికి దూరమునుండి వినగలిగే 
శక్తి వచ్చును. గంధర్వులతో మరియు విద్యాధరులతో సమానమగు 
దేహకాంతి గల ఆ యోగి చుటు తిరిగిన నల్లని జుత్తుతో 
(ప్రకాశించును (32). దేవమానము (ప్రకారముగా వంద 
సందవత్సరములు జీవించ ఆ యోగి గొప్ప బుద్ది గలవాడై 
బృహస్పతితో సమానుడగును. ఈవిధముగా అభ్యసించు ఆ యోగి 
ఆకాశగమనశకిని పొంది యధేచ్చగా సంచిరించుచూ 
సర్వకాలములలో సుఖముననుభవించును (33). ఓ అందమగు 
మోము గలదానా! మరియిక యోగాభ్యాసవిధానమును చెప్పుదను. 
దీనిని దేవతలు కూడ చాల పయత్నముతో రహస్యముగా 
నుంచెదరు. దానిని వినుము (34). యోగి నాలుకను అంగుటి 
వెపునకు వంచి అభ్యానమును చేయవలెను. కొద్ది రోజులలోననే 
ఆతని నాలుక కొండ నాలుకను స్పృశించును (35). నాలుక 
కొండనాలుకను స్పృశించగానే దాని నుండి అమృతము 
(సవించును. ఆ యోగి సర్వకాలములలో దానిని పానము 
చయువాడై నిశృయముగా అమరత్వమును పొందును (36). 
స్వచృమగు పద్మాకారము వచునటుగా చేతులను పెనవేసి 
నాలుక కొన కొండ నాలుక కొనను తాకుచుండగా ఆ యోగి 
అమృతమునాకర్తించును. ఆ అమృతము బిందురూపములో 
(సవించును. అదియే పరమపదము. దానిని చేరిన యోగి 
దేవతలకు కూడ ఆనందహెతువు అగును. అదియే సారము. ఆ 
సతి యోగిని సంసారమునుండి తరింపజేయును. దానిని 
చేరినవాడు పాపములను అధిగమించి ఆ జ్యోతితో సహా 
మృత్వువును అతిక్రమించును ఎవని దేహావయవములు ఆ 
అమృతముచే తడుపబడునో, వానికి ఆకలిదప్పికలు గాని 
మరణము గాని ఉండవు (37). ఓ పార్వతి! ఈ నాలుగు రకముల 
యోగులతో కూడిన ఈ భూమి తనయందు నివసించుచున్న 
సకల పాణరాశులకు సుఖమును ఇచ్చి ధైర్యమును కలిగించును. 
ఈయోగము కంకు నిత్యము మరియు అంతరంగము అగు 
సాధనము మరియొకటి ఏది గలదు? మానవుడు స్వప్నములో ఏ 
విధముగా సర్వమును సృష్టించగల్సునో అదే విధముగా ఈ యోగి 


భూలోకమునందలి సర్వమును మాత్రమే గాక, స్వరమునందలి 
సర్వమును కూడ సృషించగల్లును. ఆతని దరిదాపులకు దుఃఖము 
రాదు. ఈ నాల్లు రకముల యోగులలో నభివవాడైన ఈ యోగి 
యొక్క మహిమలో ఇట్టి సృష్టి ఒక లేశము మాత్రమే (38). కావున, 
మంతములు, తపస్సులు, వతములు, నియమములు, 
కాషధములు, మరియు యోగములతో కూడియున్న ఈ భూమి, నీతి 
వినయము గల ధర్మవేతలగు మానవులచ గుమించబడును. 
సర్వపాణులకు అది దెవుడగు పరమేశ్వరుడు ఈ నల్లురు 
యోగులతో కూడినప్పుడు చలించడు( ?). కావున నేను ఇప్పుడు ఈ 
విధముగా శివుడు అని పిలువబడే ఛాయాపురుషుని గురించి 

శా స్తవిధిననుసరించి చెప్పగలను (39). 


శి శివమహాపురాణములో ఉమాసంహితయందు యోగమహిమను 
వరించే 


ఇరువది ఎడవ అధ్యాయము ముగిసినది (27). 


